191 


ఈక 


శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః 
శ్రీ సద్గురు పరమాత్మనే నమః - సర్వమహర్షిభ్యో నమః 


గీతామకరంద వ్యాఖ్యాసహిత 


అథ ప్రథమో౭_ధ్యాయః 
ఒకటవ అధ్యాయము 
అర్జునవిషాదయోగః 
అర్జున విషాదయోగము 


అధ్యాయముయొక్క పేరు :- 


“అర్జున విషాదయోగము”" - యోగమనగా కూడిక, జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగ 
మనబడును. అట్టి ఐక్యమును సిద్ధింపజేయు మార్గమున్ను యోగమనియే చెప్ప బడును. జీవ బ్రహ్మలయొక్క 
అట్టి సంయోగము నిష్కామకర్మచేగాని, భక్తిచేగాని ధ్యానము ( ఆత్మసంయమము) చే గాని, జ్ఞానముచేగాని 
సిద్ధించగలదు. కనుకనే ఆయా మార్గములను, సాధనలను అలంబించునపుడు వానికి కర్మయోగమని, 
భక్తియోగమన్సి ధ్యానయోగమని, జ్ఞానయోగమని వేజ్వేజుగ పేర్లు కలిగినవి. అయితే విషాదమున్ను ఒక 
యోగమేనా? విషాదనునగా దుఃఖము. దుఃఖము యోగ మెట్లు కాగలదు? ప్రాపంచిక వస్తువుల కొజక్కు 
భోగభాగ్యముల కొకు దుఃఖించుట యోగము కాదు. కాని దైవము కొజుకు, ధర్మము కొఅకు దుఃఖించుట 
యోగమే యగును. విషాదము యోగము కాదుకాని “అర్జున విషాదము' యోగమగును. ఏలననగా 
అర్జునుడు ముల్లోకముల రాజ్యమును తృణప్రాయముగ నెంచి, ప్రాపంచిక సుఖములను ఏవగించుకొన్ని 
ధర్మము కాఅకై తీవ్రముగా పరితపించెను. ఇట్టి స్థితి ముముక్షువుల కత్యావశ్యకము. అర్జునునకు గలిగిన 
వైరాగ్యభావన, ధర్మ జిజ్ఞాస, తీవ్రపరితాపము జ్ఞాన ప్రాప్తికి, భగవదైక్యమునకు దారితీయునది యగుటచే 
ఆతని విషాదమున్ను ఒకానొక యోగముగా వర్ణింపబడినది. దానిని గుజించి వివరించునది కాబట్టి ఈ 
అధ్యాయమునకు అర్జునవిషాదయోగ మనుపేరు వచ్చినది. 


ఈ అధ్యాయమందలి ప్రధాన విషయములు :- 


(1) రెండు సేనల యందలి ముఖ్యులైన వీరులయొక్క వర్ణన (1 వ శ్లో॥నుండి 11 వ ళ్లో॥ వజుకు) 
(2) ఆ యా సేనలయొక్క శంఖనినాదములు.... (12 వ ళ్లో॥ నుండి 19 వ శ్లో వలకు) 
(3) అర్జునుని సేనానిరీక్షణమును గూర్చిన ప్రసంగము ... (20 వ శ్లో॥ నుండి 27 వ శ్లో॥ వణకు) 
(4) మోహగ్రస్తుడగు అర్జునుని విషాదపూరిత వచనములు (28 వ శ్లో॥ నుండి 47 వ శ్లో॥ వకు) 


192 గీతామకరందము [1వ అధ్యాయము 
పూర్వచరిత్రతో ఈ అధ్యాయమునకుగల సంబంధము :- 


మహాభారతయుద్ధము ప్రారంభమై పది దినములు గడిచినది. భీష్ముడు రణరంగమున కూలిపోయెను. 
ఆ వృత్తాంతమును వెనువెంటనే సంజయుడు ధృతరాష్ట్రన కెతింగింప, ఆతడు పలువిధముల శోకించి 
యుద్దము మొదలుపెట్టినది లగాయితు అప్పటివజకు జరిగిన వృత్తాంతమంతయును తెలుపవలసినదిగా 
సంజయుని కోరెను. అంతట సంజయుడు ఇరుపక్షములందలి సైనికులు యుద్ధసన్నద్భులగుట్క 
రణక్షేత్రమున శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు జ్ఞానోపదేశముచేయుట మున్నగు విషయము. లన్నింటిని 
వివరముగ ధృతరాషునకు తెలియజెప్పెను. అదియే ఈ గీతాశాస్త్రము. 


అవతౌరిక:- యుద్ధమునుగూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని (ప్రక్షించుచున్నాడు - 
ధృతరాష్ట్ర ఉవాచ :- 
1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 

మామకాః పాణ్జవ్వాశ్చెవ కిమకుర్వత సంజయ. 

టీకః- ధృతరాష్ట్ర ఉవాచ - ధృతరాష్ట్రుడు చెప్పెను:- సంజయ = ఓ సంజయుడా!, ధర్మక్షేత్రే = 
ధర్మభూమియైన, కురుక్షేత్రే కురుక్షేత్రమునందు, యుయుత్సవూ = యుద్ధము చేయ 


దలంపుగలవారలయి, ననువేతాః = కూడినట్టి, మామకాః = నావారలును, పాణ్డవ్నాళ్సైన = పాండవులును, 
కమ్‌ = ఏమి, అకుర్వల = చేసిరి? 


తాత్సర్యము:- ధృతరాష్రుడిట్లు పలికెను:- ఓ సంజయా! నావారలగు దుర్యోధనాదులును, 
పాండువుత్రులగు ధర్మరాజాదులును  యుద్ధముచేయ గూతూహలముతో. పుణ్య భూమియగు 
కురుక్షేత్రమున జేరి యేమి చేసిరి? 


వ్యాఖ్య:- “ధర్మ' శబ్దముతో గీత ప్రారంభమైనది. అది మంగళవాచకము. ధర్మనును పదమును 
మొట్టమొదట ప్రయోగించుటద్వారా శ్రీ వ్యాసమహర్షి గీతకు మంగళాచరణమును గావించినవాడాయెను. 
ఏలయనిన, భగవానుడు ధర్మస్వరూపుడు. _ ధర్మశబ్దోచ్బారణముచే  భగవన్నామమునే వ్యాసులు 
కీర్తించినట్లైనది. గీతా గ్రంథము యొక్క లక్ష్యము, సారాంశము ఈ మొదటి పదమునందే తేల్చి వేయబడెను. 
అదియే "ధర్మము. అట్టి ధర్మోద్దరణము కొనే లోకమున భగవంతు డవతరించుచుండునూ.. 
దృతరాష్రడనగా రాష్ట్రమును ధరించినవాడని యర్థము. తనదికాని రాష్ట్రమును తనదని భావించువాడే 
ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మున్నగునవి దృశ్యములు. అవి 
తాను గాదు. దృక్కగు ఆత్మయొకటియే తానుగాని, చేహాది దృశ్య్వపదార్థములు కాదు. కాని అజ్ఞాని 
తనదికానట్టి అనగా ఆత్మేతరమైనట్టి దేహాది దృశ్యరూపరాష్ట్రమును తనదిగా దలంచి దానిపై మనుత్వము, 
అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే ఆతడు ధృతరాష్ర్రడు. అజ్ఞానభావముతో గూడియుండు 
వారందజున్ను ధృతరా(ప్టులే యగుదురు. గీతాజ్ఞానశ్రవ్రణముచే అట్టి అజ్ఞానరూప అంధత్వమును 
రూపుమాపుకొనుట ప్రతివానియొక్క కర్తవ్యమై యున్నది 


* ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే (48) 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 193 


“కురుక్షేత్రము'':- ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము. పంజాబ్‌ రాష్ట్రమున అంబాలా అను 
పట్టణమునకు దక్షిణముగను, ఢిల్లీ పట్టణమునకు ఉత్తరముగను ఇది వెలయుచున్నది. మహాభారత 
మందలి వనపర్వమున 83వ అధ్యా నందును, శల్యపర్వమున 53వ అధ్యాయమునందును ఈ 
కురుక్షేత్రము యొక్క మహిమను గుజించి లెస్సగ తెలుపబడియున్నది. పూర్వము (బ్రహ్మదేవుడు, 
ఇంద్రుడు, అగ్ని మున్నగు వారచ్చోట తపంబు సలిపియుండిరి. కౌరవులకు పాండవులకు 
మూలపురుషుడైన కురుమహారాజున్ను ఆ స్థలమున పెక్కు ధర్మము లాచరించి యుండెను. ఒకానొక 
సమయమున కురు భూపాలు డాప్రదేశమును దున్నుటచే దానికి కురుక్షేత్రమని పేరువచ్చినది. ఆ 
క్షేతమునం దెవరు తపస్సు చేయుదురో, లేక మృతినొందుదురో వారుత్తమలోకములకు జనుదురని 
ఇంద్రుడు కురునకు వరమిచ్చెను. పూర్వము పరశురాముడున్ను అచ్చోటనే పితృతర్చణము గావించి 
యుండెను, ఎందజో మహనీయులా స్థలమున పెక్కు ధర్మకార్యము లాచరించి యుండిరి. కాబట్టి అయ్యిది. 
ధర్మక్షేత్రమని పేర్కొనబడెను. 

అట్టి ధర్మక్షేత్రమున ప్రవేశించుటవలన త(త్ర్రభావముచే తన తనయులగు దుర్యోధనాదుల చిత్తమున 
దయాది సద్గుణము లుదయించిగాని, ధర్మరాజాదుల యందలి సహజ అహింసాది సద్గుణములు 
పెల్లుబికిగాని యుద్ధవిరమణమును గూర్చిన సంకల్పము లేవైన వారియం దుదయించియుండునేమోయను. 
శంకనే ధృతరాష్ట్రుడు 'యుద్ధమున వారేమిచేసిరి?' అని ప్రశ్నించి యుండవచ్చును. 


“మామకా?' - “నావారు' అని కౌరవులనుగూర్చి ప్రత్యేకించి చెప్పుటవలన ఆత్మీయులే యగు 
పాండవులయెడల ధృతరాష్రునకొకింత పక్షపాతబుద్ధి కలదని వ్యక్తమగుచున్నది, 
“సంజయుడు” - “'సమ్యక్‌జయము' కలవాడే సంజయుడు. ఇంద్రియాదులను లెస్సగ 


నిగ్రహించినవాడని యర్థము. అట్టి ఇంద్రియజయము, పవిత్రహృదయముకలవారికే గీతా జ్ఞానము 
వినుటకు, ఆచరించుటకు, బోధించుటకు చక్కని యవకాశ మేర్చడగలదని సంజయుని వృత్తాంతము 
చాటుచు న్నది. మజియు అల్బజాతియందు జనించినప్పటికిని (సూతకుల స్టుడైనను), స్వకీయయోగ్యతచే, 
హృదయపారిశుద్ధ్యముచే. వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహమునకు పొత్రుడగుటయు, ప్రత్యక్ష 
గీతాశ్రవణ విశ్వరూపసందర్శనాది మహాభాగ్యముల నొంద గల్గుటయు చూడ, ఆత్మోన్నతికి జాతి, మత, 
కులాదులేవియు అడ్డంకులుకావని స్పష్టపడుచున్నది. 

దుర్యోధనుని జయమును గుజించి తెలిసికొనగోరి ధృతరాష్ర్రుడడిగిన '“ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ... 
కిమకుర్వత సంజయ'' అను గీతయొక్క ప్రథమళ్ళోకరూప ప్రశ్నకు సంజ యుడు '“యథత్రయోగేశ్వరః కృష్ణో... 
ధ్రువానీతిర్మతిర్మమ'” (18-78) ఎచట శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉందురో అచట విజయము తథ్యము అను 
గీతయొక్క చివరి శ్లోకమును ప్రత్యుత్తరముగ జెప్పదలంచినవాడై తద్భావమును పోషించుట కొజుకు అవాంతర 
వృత్తాంతమును (దృష్ట్వాతు పాణ్ణవానీకం....” మున్నగు శ్లోకములద్వారా) నుడున నారంభించెను. 

అ:- ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా సంజయు డిట్లు వచించుచున్నాడు - 
సంజయ ఉవాచ :- 


2. దృష్ట్వాతు పాణ్ణవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా 
ఆచార్యముపసంగమ్య రాజా వచనమ బవీత్‌. 


194 గీతామకరందము [1వ అధ్యాయము 


టీక:- సంజయ ఉవాచ = సంజయుడు చెప్పెను - తదా = అప్పుడు, రాజా = రాజగు, దుర్యోధనః 
= దుర్యోధనుడు, వ్యూఢం = వ్యూహములుగా నమర్చబడియున్న, పాణ్డవానీకం = పాండవసేనను, దృష్ట్వాతు 
= చూచి (అటుపిమ్మట), ఆబార్యం = (ద్రోణాచార్యుని ఉవసంగమ్య = సమీపించి, వచనం = 
(ముందుచెప్పబోవు) వాక్యమును, అ(బ్రవీత్‌ = పలికెను. 


తా:- ధృతరాష్ర్రునితో సంజయు డిట్లు వచించెను - అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా 
రచింపబడి యున్న పాండవసేనను జూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను. 


వ్యాఖ్య:- పాండవసేనాపతియగు ధృష్టద్యుమ్నుడు యుద్ధశాస్రానుసారముగ తన సైన్యమును 
వ(జ్రమను పేరుగల వ్యూహముగ నమర్చియుంచెను. పాండవసేనయొక్క అద్భుత వ్యూహరచన దుర్యోధనున 
కాశ్చర్యముగొలుప, అంతకంటెను పటుతరముగ తన సైన్యమును నిర్మింపజేయ నుద్దేశ్యముతో కాబోలు 
వెనువెంటనే ఆవార్తను గురువగు (ద్రోణాచార్యున కెజింగించెను. 

దుర్యోధనుడు రాజు. ప్రభుత్వమున సర్వోన్నతస్థానము నలంకరించినవాడు. అట్టిచో తనకంటె క్రింది 
స్థానముననున్న ఒకొనొక సేనానాయకుని యొద్దకు తానే స్వయముగ బోవలసిన పనియేమి యను శంక నిచట 
నుదయించును. ఇందులకు కారణము లివియై యుండవచ్చును - (1) పాండవుల సైన్య మును, అందును 
ముఖ్యముగ భీమాదులను జూచి భయపడి దుర్యోధనుడు అధైర్యమును బొంది యుండవచ్చును. (ప్రారం 
భములోనే రాజు ధైర్యమును గోల్పోవుట అశుభసూచకము), (2) ద్రోణాచార్యుడు సేనానాయకులలో నొకడు 
కావున అతనిని ఆస్థానమునుండి కదలించినచో సైన్యమంతయు చెదరిపోవు నవకాశము కలదు. (3) 
ద్రోణాచార్యుడు వయోవృద్దుడు, జ్ఞానవృద్ద్ధుడు. పైగా గురుస్థానముననున్నవాడు. అట్టివానియెడల విధేయత 
చూపుట ధర్మము. (4) ఏదియో విధముగ ద్రోణాచార్యుని మంచిచేసికొని ఆతనిని తన స్వార్థసంపాదనమునకు 
వినియోగించదలంచి యుండవచ్చును - ఈ యన్ని కారణముల బట్టి దుర్యోధనుడు ఆచార్యుని తన 
యొద్దకు పిలిపించక తానే ఆచార్యునికడకేగి విన్నవించుకొనెను. 


అ:- దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారముగ పలుకుచున్నాడు - 


3. ప్పశ్యెతాం పాణ్బుపుత్రాణా మాచార్య మహతీం చమూమ్‌ 
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. 


టీక:- ఆచార్య = ఓ గురువర్యా! తవ = నీయొక్క, ళిప్యేణ = శిష్యుడున్సు ధీమతా = 
బుద్ధిమంతుడునగు, ద్రునదవుత్రేణ = డ్రుపదరాజపుత్రుడగు ధృష్టద్యుమ్నునిచేత, వ్యూఢామ్‌ = 
వ్యూహాకారముగ రచింపబడిన, పొఖ్బువుతాణామ = పాండవుల యొక్క, ఏతామ్‌ = ఈ, మపాతీమ్‌ = 
గొప్పదియగు, చమూమ్‌ = సేనను, పళ్ళ = చూడుము. 


తౌ: ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీశిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ 
రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు! 


వ్యాఖ్య:- ఈ ళ్లోకమునకు ముందు “దుర్యోధన ఉవాచ' అని యుండవలసినది. కాని అట్లులేదు, 
పాపియగుటచే ఆతని నామమును పుణ్యశీలురగు గీతాపాఠకులచే పలుమార్లు ఉచ్చరిం పకుండ జేయుటకే 
కాబోలు ఆ విధముగ గావింపబడినది! 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 195 


దుర్యోధనుడు రాజకీయచతురత గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజగు తానే దిగివచ్చి ఒకానొక 
సేనానాయకునితో (ద్రోణాచార్యునితో) మాట్లాడుటయేకాక, ప్రతి పక్షముపై నాతనికి రోషమునుగూడ 
కల్పింపజొచ్చెను. “ద్రుపదుని పుత్రుడును, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నుడు పాండవసేనలను చక్కగా 
తీర్చిదిద్దైను -' అని పలుకుట ద్వారా యతడు ద్రోణాచార్యునకు ద్రుపదుని యెడలగల పూర్వపు వైరమును 
జ్ఞప్తికి దెచ్చెను. మతియు “మీకు శిష్యుడుగనున్నవాడే ప్రతిపక్త్షమునకు నాయకుడై గురువగు మీ పైననే 
కత్తిగట్టుచున్నాడ'ని తెలిపి ద్రోణాచార్యునకు తీవ్రవుగు రోషమును జనింపజేయు చున్నాడు. ఎదిరి 
పక్షమును, తన్నాయకుని గొప్పగా వర్ణించుటద్వారా స్వపక్ష నాయకునకు వారిపై ప్రతీకారభావనను 
వృద్ధినొందించుటయే దుర్యోధనుని యాశయము. 

“ధీమంతు' డని పేర్కొనబడుటచే దృష్టద్యుమ్నుడు వ్యూహ రచనలో గొప్పనేర్చరి యని తేలుచున్నది. 
కనుకనే యాతనిని పాండవులు తమ సేనానాయకునిగ నెన్నుకొనియండిరి. 


అ:- దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్య యోధులయొక్క పేర్లను ట్రోణాచార్యున 
కెతిగించుచున్నాడు - 


4. అత్ర శూరా మహేష్వాసా భీమార్గునసమా యుధి 
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః 


5. ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్‌ 
పురుజిత్మున్తిభో జశ్చ శెబ్యశ్చ నరపుంగవః. 

6. యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌ 
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 


టీక:- అత్ర = ఈ పాండవసేనయందు, నుహేస్వాసాః = గొప్పవిలు కాండ్రును, యుధి = 
యుద్ధమున, భీమార్డుననమాః = భీమార్జునులతో సమానులునగు, శూరాః = శూరులు (సన్తి = కలరు), 
(వారెవరనిన -) యుయుధానః = యుయుధానుడును, విరాటళ్ళు = విరాటుడును, మవోరధః = 
మహారథుడైన, వీర్యవాన్‌ = పరాక్రమవంతుదగు, కాళీరాజుళ్ళు = కాశీరాజున్ను, వురిజిత్‌ = పురుజిత్తున్ను, 
కున్తిభోజుళ్చు = కున్తిభోజుడును, నరవుంగవః = మనుజగ్రేష్ణుడగు, _శెబ్యళ్చు = శ్రైబ్యుడును, విశ్రాన్తః = 
పరాక్రమశాలియగు, యుధామన్యుళ్ళు = యుధామన్యుడును, వీర్యవాన్‌ = శౌర్యవంతుడగు, ఉత్సమౌజాళ్ళ = 
ఉక్తమౌజుడును, సౌభ్మోదః = అభిమన్యుడును, (బ్రౌవదేయాళ్ళ = ద్రౌపదీతనయులగు ఉపపాండవులును, 
సర్వే = వీరందజున్ను మహారథాః ఏవ = మహారథులే (అయియున్నారు). 


తౌ:- ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్గునులతో 
సమానులునగు శూరవీరులును పెక్కురుకల్తరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, 
మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రనువంతుడగు కాశీరాజు, పురుజిత్తు, 
కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు 
ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందజును మహారథులే అయియున్నారు. 


196 గీతామకరందము [1వ అధ్యాయము 


వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందజు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును 
హరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్సాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. 

దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్జించి చెప్పుటలో 
రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన 
'సైన్యమువిషయమై. ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ 
నున్నదను భావము గలిగియుండుట. 

“మహారథుడు” - పదివేల ధనుర్దరులగు యోధులతో నేకాకిగ యుద్ధము చేయగలవాడును, 
ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు చుహారథు డనబడును*ో, 

యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు. 

ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు, 

పురుజిత్‌, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు. 

ద్రౌపదేయులు - (ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతి వింద్యుడు, శ్రుత సోముడు, శ్రుతకీర్తి, 
శతానీకుడు, శ్రుతసేనుడు - వ్లీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు (ద్రౌపదివలన గలిగిన 
సంతానము. 

అ;- ఈ ప్రకారముగ పాండవపక్ష వీరులనుగూర్చి చెప్పి, ఇక తన పక్షమున గల ప్రధానులైన 
యోధులను దుర్యోధనుడు వర్ణించి చెప్పుచున్నాడు - 


7. అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ 
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమితే. 
టీక:- ద్విజోత్తమ = ఓ బ్రాహ్మణ శ్రేష్ట, అస్మాకం తు = ఇక మనపక్షములో, యే = ఎవరు, విశిష్టాః 


= ప్రముఖులో, మము = నాయొక్క, సైన్యన్య = సైన్యమునకు, నాయకాః = నాయకులో, తాన్‌ = వారిని, 
తే= నీకు, సంజ్ఞార్థం = జ్ఞాపకముకొజకు, (బవీమి = చెప్పుచున్నాను. 


తౌ:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక నునసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను 
జ్ఞాపకముకొటకు మీకు చెప్పుచున్నాను. (వినుడు). 

వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని 
తలంచి ధైర్యోత్సాదనము కొకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు. 
8. భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః 

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథెవ చో. 

* ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్‌ 

శస్త్రళాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః 
* సౌమదత్తిర్ణయ(ద్రథః - (పాఠాన్తరము) 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 197 


9. అన్యే చ బహవళ్ళూరా మదర్శే త్యక్తజీవితాః 

నానాశస్త్ర ప్రహరణా స్సర్వే యుద్ధవిశారదాః. 

టీక:- భవాన్‌ = నీవును, భీష్మళ్ళ = భీష్ముడును, కర్ణళ్ళు = కర్ణుడును, సమితింజయః = 
యుద్దమందు జయశీలుడైన, కృవళ్ళు = కృపాచార్యుడును, అశ్వత్థామా = అశ్వళ్థామయు, వికర్ణక్ళ = 
వికర్ణుడును, తృథైవచ = అట్లే సొముదత్తిన = సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును, (ఇంకను) మదర్జే 
= నాకొజకు, త్వళ్టజీవిలాః = ప్రాణమును ధారబోయువారైన, బహవః = అనేకులగు, అన్యచ = ఇతరులైన, 
శూరాః = శూరులును, నానాళస్త్ర ప్రహరణా: = వివిధములగు శస్రాస్త్రములు ఆయుధములు కలవారును 
(ఇచట కలరు), నర్వే = (వీరు) అందజున్ను, యుద్ధవిశారదాః = యుద్ధమునందు ప్రవీణులు (అయియు 
న్నారు). 

తా; మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయ శీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, 
వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొజకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, 
అందజును యుద్ధసమర్భులై వివిధ శస్త్రాస్త సంపన్నులై ఇచట నున్నారు. 

వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతియైయుండ, 
ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న డ్రోణు డేమి 
భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాన్మి 
ద్రోణాచార్యుని ఉత్తేజపజచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును. 

రెండు. సేనలయందలి శూరవీరులను ద్రోణాబార్యుడెజిగియున్నను, అతనితో జెప్పునెపమున 
దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు. “'త్యక్తజీవితా?' = 
(ప్రాణములను విడిచిపెట్టినవారు) - అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తనవారం 
దజున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ 
ట్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందజి మతము. 

అ:- ఇవ్విధముగ తన పక్తమునగల శూరులను పొగడి తదుపరి దుర్యోధనుడు రెండువైపుల గల 
సేనలను లెక్కగట్టి తన సైన్యమే చాల గొప్పదని నుడుపుచున్నాడు - 


10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షి తమ్‌ 

పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్‌. 

టీక:- తల్‌= అట్ట, అస్మాకమ్‌ = మనయొక్క, బలమ్‌ = సైన్యము, భీష్మాభిరక్లితమ్‌ = భీష్మునిచేత 
బాగుగ రక్షింపబడుచున్నదై, అవర్యాప్తమ = అపరిమితముగనున్నది, ఏలేషామ్‌ = ఈ పాండవులయొక్క, 


ఇదమ్‌ = ఈ, బలంతు = సైన్యమన్ననో, భీమాభిరక్షితమ = భీమునిచేత కాపాడబడుచున్నదై, వర్యాప్తమ్‌ = 
పరిమితము గనున్నది. 


తౌ:- అట్టిశూరులుకల మనసైన్యము భీష్మునిచే గాపాడ బడుచు ఆపరిమితముగ నున్నది. 
(అజేయమై యొప్పుచున్నది). పాండవులయొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగనున్నది. 
(జయింప శక్యమైయున్నది.) 


198 గీతామకరందము గవ అధ్యాయము 


వ్యాఖ్య:- ఈ క్లోకములోని “అపర్యాప్తం', 'పర్యాప్తం' అను పదముల యర్థమందు భాష్యకారులలో 
మతభేదము కన్చట్టు చున్నది. ఆనందగీరి, శంకరానందులు మున్నగువారు 'అపర్యాప్త' పదమునకు 
అపరిమితమను అర్ధమును సూచించిరి. శ్రీధరలు మున్నగువారు అసంపూర్ణము, అసమర్ధము అను 
భావమును ప్రకటించిరి. కాని యిందు మొదటియర్థమే సమీచీనముగ తోచుచున్నది. ఏలననగా దుర్యోధను 
డిదివఅలో ఉద్యోగపర్వమందు ధృతరాష్టనితోను (ఉ.54-60-70), భిష్కపర్వమున (ద్రోణాచార్యునితోను 
(భీష్మ 514-6) తన సైన్యముయొక్క గొప్పతనమును గూర్చి మిక్కుటముగ శ్లాఘించి యుండెను. వారలను 
ఉత్సాహపజచు నిమిత్త మావిధముగ నతడు చెప్పి యుండెను. ఇపుడును అదియే సందర్భము కనుక, 
మజియొక విధముగ నాతడు చెప్పియుండడు. తన సైన్యమును కించపఆచుకొను అవకాశ మిచట లేదు. 
శ్లోకము యొక్క ధోరణి స్వపక్షమును కీర్తించునదిగనే యున్నది. కావున “మన సైన్యము చాలకున్నది, పాండవ 
సైన్యము పరిపూర్ణముగనున్నది' అను నర్ధ మిచట సందర్భోచితముగా లేదు. తన సైన్యమును శ్లాఘించుచు 
ఛీష్మపర్వమున (51-6) ఇదియే శ్లోకమును దుర్యోధనుడు ద్రోణాచార్యునకు చెప్పినవిషయమున్ను ఇచట 
గమనించ దగియున్నది. 


““భీమాభిరక్షితము'”. - కౌరవసేనకు భీష్ముడధిపతియై యున్నట్లు, పాండవసేనకు ధృష్టద్యుమ్ను 
డధిపతియై యుండ, ఇట “భీమునిచే రక్షింపబడిన పాండవసేన్‌ అని యేల చెప్పబడినది? ఇందులకు 
కారణము లివియైయుండ వచ్చును - (1) భీముడు ధార్తరా ప్రులనందజిని వధించుటకు కృతనిశ్చయుడై 
యున్నందున దుర్యోధనుని చిత్తమున అతడే స్ఫురించియుండవచ్చును. (2) ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు 
నాయకుడుగ నియమింపబడినను, సేననంతను కాపాడుచుండుటకు భీముడుకూడ నియోగింపబడెను. (3) 
మొదటి దినమున పాండవులచే రచింపబడిన వ జ్రవ్యూహముయొక్క రక్షణ కొజుకు దాని యగ్రభాగమునందు 
భీముడుండెను. కావున సేనారక్షకుడుగ నాతడే దుర్యోధనునకు గన్పట్టియుండవచ్చును. 


11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః 
భీష్మ మేవాభిరక్షన్తు భవన్తస్సర్వ ఏవ హి. 


టీక:- భవన్లః = మీరు, సర్వ ఏవ = అందజున్ను, సర్వేషు = సమస్తములైన, అయనేష చ = 
వ్యూహమార్గములందును, యథాభాగమ్‌ = వారివారి నియమితస్థానములలో, అవన్థితాః = ఉన్నవారై, 
భీష్మమేన = భీష్మునే, అభిరక్షన్తువా = అన్నిప్రక్కల కాపాడుదురుగాక్ష! 


తౌ:- మీరందబున్ను వ్యూహమార్గములందు మీమీ "నియమిత స్థానములందుండి భీష్మునే 
సర్వవిధముల కాపాడుచుండవలయును. 


వ్యాఖ్య:- భీష్ముడు మహాపరా(క్రమశాలి. తన్నుతాను రక్షించుకొనగలడు. అట్టిచో భీష్మునే 
సర్వవిధముల కాపాడుచుండుడని దుర్యోధను డేల వచింపవలయును? ఇందులకు కారణము గలదు. 
ద్రుపదుని పుత్రుడగు శిఖండి మొట్టమొదట ప్రీరూపము గలిగియుండినందువలన, ఆతనితో యుద్దము 
చేయనని భీష్ముడు ప్రతిజ్ఞచేసెను. కావున పాండవపక్షముననున్న శిఖండి ఎదురుగ వచ్చినచో భీష్ముడాతనితో 
తలపడకుండును. ఆ ఆపదను చూచుకొని శత్రువు లాతనిని వధింపవచ్చును. ఈ రహస్యమెజింగి 
దుర్యోధనుడు వీరులందజిని భీష్ముని యెదుటకు శిఖండి రాకుండులాగున సర్వవిధముల నాతనిని 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 199 


సంరక్షించుచుం డుడని యాదేశించెను. భీష్ముడొకడు క్షేమముగనున్నచో - శత్రువు లనందతీని పరిమార్చగల 
సామర్థ్య మాతనికి కలదుగనుక - తన సైన్యముంతయు క్షేమముగ నన్నుట్లేయని భావించినావాడై 
దుర్యోధనుడు తన వీరులను వైవిధముగ నాజ్ఞాపీంచెను. 


అ:- ఈ ప్రకారముగ దుర్యోధనుని వృత్తాంత మెజింగించి సంజయుడు రణరంగమున తదుపరి 
జరిగిన సంఘటనలను వివరించుచున్నాడు - 
12. తస్య సంజనయన్‌ హర్షం కురువృద్ధః పితామహః 
సింహనాదం వినద్యోచ్చె శృంఖం దధ్మా ప్రతాపవాన్‌. 
టీక:- వ్రతాసనాన్‌ = పరాక్రమవంతుడును, కురువృద్ధః = కౌరవులలో పెద్దయు, వితామసాః = 
తాతయునగు భీష్ముడు, తస్య = ఆ దుర్యోధనునకు, వారమ్‌ = సంతోషమును, నంజనయన్‌ = 


కలుగుజేయుచు, ఉద్సైః = బిగ్గరగా, నీంవానాదమ్‌ = సింహగర్జనవంటి ధ్వనిని, వినద్య = చేస్తి శంఖమ్‌ = 
శంఖమును, దధ్మౌ = ఊదెను. 


తా:- పరాక్రమశాలియు, కురువృద్ధుడునగు భీష్మపితామహుడంతట దుర్యోధనున కుత్సాహము 
గలుగునటుల పెద్దగ సింహధ్వనిజేసి శంఖమును పూరించెను. 


వ్యాఖ్య:- ప్రతాపవాన్‌ - పరశురాముడు మున్నగు మహాశక్తి సంపన్నులను గూడ జయింపగల్లినట్టి 
అమిత పరాక్రమము కలవాడు కనుక భీష్ముడు ప్రతాపవంతుడని ఇట పేర్కొనబడెను. 


ప్రభువగు దుర్యోధనుడు శత్రుసైన్యమును జూచి ఒకింత కలవరపడినట్లు గమనించినవాడై యాతని 
హృదయ ముప్పాంగునట్లు చేయుటకై. సేనాపతియగు భీష్ముడు శంఖమును  బిగ్గరగానూదెను. 
సేనానాయకుడు శంఖనినాదముచేయుట యుద్ధారంభమునుగూడ సూచించును. కురువః కురువం 
శమున అప్పుడున్నవారిలో బాహ్లికుని తరువాత వయస్సునందు పెద్ద భీష్ముడే. కనుకనే పితామహుడనికూడ 
నాతడు పేర్కొనబడెను. 


అ. భీష్ముని యుద్భోత్సాహామునుజూచి తక్కిన సైనికులున్ను శంఖాదులను పూరించిరని 
సంజయుడు వచించుచున్నాడు - 
13. తతశళ్శ్ళంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః 

సహపైవాభ్యహన్యన్త స శబ్దస్తుములో ఇ_భవత్‌. 

టీక:- తతః = తరవాత, శంభాళ్ళ = శంఖములున్ను, భేర్యళ్ళ = భేరులున్ను, వణవానళ గోముఖా? 


= తప్పెటలు, పలకలు, ఊదుకొమ్ములున్ను, సవాసైన = తత్‌క్షణమే, అభ్యవాన్యన్హ = మోగింపబడెను. నళజ్రః 
= ఆధ్యని, తుములః = నలుదెసలు వ్యాపించినదిగ, అభవత్‌ = ఆయెను. 


తౌ:- భీష్ముడు శంఖారావము చేసినపిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారున్ను శంఖములను, 
భేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను. 


200 గీతామకరందము [1వ అధ్యాయము 


వ్యాఖ్య:- సేనాపతియొక్క శంఖధ్యని, సింహనాదము తక్కిన సైనికులలో ఉత్సాహమును 
శేకెత్తించుటచే వారున్ను ఒక్కుమ్మడిగ వివిధములగు రణధ్వనులను గావించిరి. 


“నావారు, పాండవులు యుద్ధమునం దేమిచేసిరి?' అను ధృతరాష్రుని ప్రశ్నను పురస్కరించుకొని 
ఇంతదనుక సంజయుడు కౌరవులపక్షమందలి వార్తల నెజింగించెను. ఇక నిచటినుండి 5 శ్లోకములవబికు 
పాండవులపక్షమందలి వృత్తాంతములను తెలియ చెప్పుచున్నాడు - 


అ:- కృష్ణార్ణునులు తమ తమ శంఖముల నూదిరను విషయమును తెలుపుచున్నాడు - 
14. తతళ్ళే టార్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ 
మాధవః పాణ్ణవ్వశ్సెవ దివ్యౌ శంభౌ ప్రదధ్మతుః. 
టీక:- తతః = అటుపిమ్మట, శ్వేతైః = తెల్లనైన, వాయైః = గుజ్జములతో, యుక్తో = కూడిన, మవాతి 


= గొప్పదియగు, స్యన్ధనే =రథమునందు, స్థితౌ = ఉన్నట్టి మాధవః = శ్రీకృష్ణుడున్ను, పాజ్బవ్హౌవ = 
అర్జునుడున్ను, దివ్యా = దివ్యములగు, శంఖౌ = (తమ తమ) శంఖములను, ప్రదధ్యతు: = గట్టిగ ఊదిరి. 


తౌ:- పిమ్మట తెల్లని గుజ్జములంబూన్నిన గొప్పరథము నందు గూర్చొనియున్న కృష్ణార్ణున 
లిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగ ఊదిరి, 


వ్యాఖ్య:- గీతయందు శ్రీకృష్ణపరమాత్మ రంగముమీదికి వచ్చినది ఇచ్చోటనే. తెల్లనిగుజ్జములతో 
గూడిన అత్యద్భుతమైన దివ్యరథము నారోహించి నరనారాయణులు కృష్ణార్ణునుల రూపమున ప్రత్యక్షమైరి. 
తెలుపుదనము సత్త్వగుణమును సూచించును. ధర్మమును ప్రతిబింబింప జేయును. దీనినిబట్టి ధర్మము 
(తత్ఫలితముగ) విజయము పాండవపక్షమునందే కలవని తెలియుచున్నది. 


అర్జునునకు ఈ దివ్యరథమును, గాండీవమను ధనస్సును పూర్వము ఖాండవ దహనమునకు మెచ్చి 
అగ్నిదేవుడు ప్రసాదించెను. కావున మహాశక్తివంతములైనవి. తెల్లని గుజ్జములు నాలుగున్ను గంధర్వరాజగు 
చిత్రరథుడు బహుమతిగా నొసంగిన నూలు గుజ్జములలోనిని. అవి భూమ్యాకాశములం దెచటనైనను 
సంచరింపగలవు. ఈ తెల్లగుజ్జములు నాలుగున్ను నాలుగు వేదములనియు, కృష్ణార్ణునులు పరమాత్మ 
జీవాత్మలనియు చెప్పుదురు. 


“మాధవః” - 'మా' అనగా లక్ష్మి “ధవ' డనగా భర్త; లక్ష్మీపతియగు శ్రీకృష్ణపరమాత్మ శంఖమును 
పూరించి కౌరవపక్షమునుండి రాజ్యలక్ష్మిని స్వీకరించెనని సంజయుడు ధ్వనింపజేయుచున్నాడు. 

కౌరవపక్షమున భీష్ముడు ప్రధానుడు. కాబట్టి ముందుగా నాతడే శంఖమును ఊదెను. అట్లే 
పాండవపక్షమున ముందుగా శ్రీకృష్ణమూర్తియే శంఖమును ఊదుటబట్టి, వారే ఆ పక్షమున ప్రధానులని, 
తక్కినవారలు నిమిత్తమాత్రులేయని స్పష్టమగుచున్నది. 

“పాణ్ణవః' - అర్జునుడు. “పాణ్ణవానాం ధనంజయః" అని చెప్పబడినందువలన 'పాణ్ణవ' శబ్దమునకు 
అర్జునుడను అర్థమే ఇట వివక్షితము. 


ఆ:- ఇక నాలుగు భ్లేకములందు పాండవవీరులను, వారు పూరించిన శంఖములను 
పేర్కొనుచున్నాడు - 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 201 


15. పాళ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః 
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. 


16. అనన్త విజయం రాజా కున్తీపుతో యుధిష్టిరః 
నకులః సహదేవళ్చ సుఘోషమణిపుష్పుకౌ. 

17. కాశ్యశ్చ పరమేష్వాసళ్ళిఖణ్డీ చ మహారథః 
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. 

18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే 
సౌభద్రశ్చ మహాబాహుళ్ళంఖాన్‌ దధ్నుః పృథక్‌ పృథక్‌. 


టీక:- వృథివీవతే = ఓ ధృతరాష్ట్రమహారాజా! వ్యూషీకేళః = శ్రీకృష్ణుడు, పాజ్బుజన్యమ్‌ = 
పాంచజన్యమను శంఖమును, ధనంజయః = అర్జునుడు, దేవదత్తమ్‌ = దేవదత్తమను శంఖమును, భీమకర్మా 
= భయంకరకార్యముల నొనర్చు, వృకోదరః = భీముడు, పౌటత్తమ్‌ = పౌండ్రమను, మవాళంఖమ్‌ = 
మహాశంఖమును, దధ్మా = ఊదెను, (అట్లే) కున్తీపుత్రః = కుంతీదేవి కుమారుడును, రాజా = రాజునునగు, 
= ధర్మరాజు, అన్హవిజయమ్‌ = అనన్తవిజయమను శంఖమును, నకులః = నకులుడు, 
సహదేవుడున్ను, నుఘోషమజీివువ్చుకా = సుఘోషము, చుణిపుప్పకము అను శంఖములను 
(దధ్యుః = క్రమముగ ఊదిరి). (అదే విధమున) వరమేష్వాసః = గొప్పధనస్సుగల, కాళ్ళళ్చే = కాశీరాజున్ను, 
మవోరథః = మహారథుడగు, శిఖణ్టోచ = శిఖండియు, ధృష్ట్రద్యుచ్చుః = ధృష్టద్యుమ్నుడును, విరాటళ్ళ = 
విరాటుడును, అపరాజితః = అపజయమునుబొందనివాడగు, సాత్యకిళ్ళు = సాత్యకియు, (దువ 
'ద్రుపదుడును, _ (ద్రౌపదేయాళ్ళ = ద్రౌపదికుమారులగు ఉపపాండవులును, మహాబాహుః 
గొప్పబాహువులుగల, సౌభదళ్ళు = అభిమన్యుడును, సర్వశః = సేనయందంతట, పృథళ్ళృథక్‌ = 
వేలువేలుగా, శంఖాన్‌ = (తమతమ) శంఖములను, దధ్ముః = ఊదిరి. 


తౌ:- శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. 
భయంకరకార్యములనానర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు 
అనంతవిజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి, అట్టే 
గొప్పధనుస్సుగల కాశీరాజున్ను, మహారథుడగు శిఖండియు, ధృష్టద్యుమ్నుడును, విరాటుడును, 
అపజయము నొందనివాడగు సాత్యకియు, ద్రుపదుడును, జ్రౌపదీతనయులగు ఉపపాండవులును, 
గొప్పభుజబలముగల అభిమన్యుడును, సేనయందంతట వేజువేజుగా తమతమ శంఖములను ఊదిరి. 


వ్యాఖ్య:- కృష్ణాదులు పూరించిన ఈ పాంచజన్యాది శంఖములు సామాన్యములు కావనియు, 
దివ్యములైనవనియు ఇదివజకే చెప్పబడినది. 


““పాజ్బజన్యం” - పంచజనుడను రాక్షసునియొక్క యెముకలచే నేర్పడినదగుటచే శ్రీకృష్ణుని 
శంఖమునకు పాంచజన్యమను పేరు కలిగినది. హృషీకేశుడు - హృషీకములనగా ఇంద్రియములు. 


202 గీతామకరందము [1వ అధ్యాయము 


'ఈపడనగా అధిపతి, ఇంద్రియములకు అధిపతియై, సర్వసాక్షియైయుండు పరమాత్మయని అర్ధము. 
ఆనందమునకు నిలయుడనియు మతీయొక అర్థము కలదు. 


“ధనంజయః” = రాజసూయయాగమునకు అనేక రాజులనుండి ధనమును సంపాదించి 
తెచ్చుటచేతను, లేక ధనమునుగూర్చిన ఆశను జయించినవాడగుట చేతను అర్జునునకు ధనంజయుడని 
'పేరువచ్చినది. 


వృకోదరః = వృకమనగా తోడేలు; దాని ఉదరమువంటి ఉదరముకలవాడు కనుకను, లేక అన్నిటిని 
భస్మముచేయు “వృక మను అగ్ని ఉదరమున కలవాడు కనుకను భీమునకు వృకోదరుడను పేరు ఏర్పడినది. 


అ పాండవపక్షవీరులయొక్క ఆ శంఖధ్యనులవలన కలిగిన ఫలితమును వివరించుచున్నాడు - 
19. స ఘోషో ధార్తరాష్టాణాం హృదయాని వ్యదారయత్‌ 

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్‌. 

టీక:- తుములః = అంతటను వ్యాపించినట్టి, న ఘోషః = ఆ ధ్వని, నభ్ళ్బూ = ఆకాశమును, 


వృథివీంబైవ = భూమిని, వ్యనునాదయన్‌ = మారుమోగించుచు, ధార్హరాష్టాణామ్‌ = దుర్యోధనాదుల 
యొక్క, వృాదయాని = గుండెలను, వ్యదారయల్‌ = చీల్నివైచెను. 

- పాండవవీరుల శంఖముల యొక్క ఆ సంకులధ్వని భూమ్యాకాశములను దద్దరిల్లజేయుచు 
దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలుచేసెను. 


వ్యాఖ్య:- శ్రీకృష్ణాదులయొక్క శంఖధ్వనులు _దుర్యోధనాదులయొక్క హృదయములను 
భేదించివేసెనని చెప్పుటచే వారల సగము ప్రాణములు అప్పుడే పోయినవనియు, వారికి ఉత్సాహము 
సన్నగిలినదనియు స్పష్టమగుచున్నది. 

అ:- తదుపరి అర్జునుడు ఉత్సాహపూరితుడై శ్రీకృష్ణునితో పలికిన పలుకులను సంజయుడు 
(నాలుగు క్లోకములద్వారా) తెలియజేయుచున్నాడు - 


20. అథ వ్యవస్గితాన్‌ దృష్ట్వా ధార్తరాష్ర్రాన్‌ కపిధ్వజః 
ప్రవృత్తే శస్తసమ్పాతే ధనురుద్యమ్య పాణ్ణవః. 
21. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే 


టీక:- మహీపతే = ఓ ధృతరాష్ట్రమహారాజా! అథ = అంతట, శస్తనమ్బాలే = ఆయుధ ప్రయోగము, 
ప్రవృత్తే (నతి) = ప్రారంభమగుచుండగా, కవిధ్వజుః = హనుమంతుడు టెక్కెమందు గల, పాజ్జవః 
అర్జునుడు, వ్యవస్థితాన్‌ = యుద్ధసన్నద్ధులై యున్న, ధార్హరాష్ర్రాన్‌ = కౌరవులను, దృష్ట్వా = చూచి, ధను: 
వింటిని ఉద్యమ్య = చేబట్టి, తదా = ఆ సమయమున, హృషీకేశం = శ్రీకృష్ణునిగూర్చి, ఇదమ్‌ = ఈ, వాక్యమ్‌ 
= మాటను, ఆవా = పలికెను, 


తౌ:- ఓ ధృతరాష్ట్రమహారాజా! అటుపిమ్మట రణరంగమున ఆయుధములు 
ప్రయోగింపేబడబోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధసన్నద్దులైయున్న కౌరవులను జూచి 
ధనస్సును చేబూని శ్రీకృష్ణునితో నిట్లు పలికెను - 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 203 


వ్యాఖ్య:- ““కవిధ్వజుడు" - అర్జునుని రథముయొక్క టెక్కెముపై హనుమంతుడుండుటచే 
అర్జునునకు కపిధ్వజుడను పేరు వచ్చినది. భీముని ప్రార్థన ననుసరించి ఆంజనేయుడు యుద్దమున 
పాండవులకు విజయము కలుగునిమిత్తము అర్జునుని రథము యొక్క టెక్కెముపై తాను గూర్చుండులాగున 
వరమిచ్చి యుండెను. (భారతము - ఆరణ్య, 151 అ) 


అర్జున ఉవాచ :- 

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే౭_చ్యుత. 
22. యావదేతాన్నిరీక్షేణ.హం యోద్భుకామానవస్థితాన్‌ 

ఒకెర్మయా సహ యోధద్ధవ్యమస్మిన్‌ రణసముద్యమే. 
అర్జునుడు చెప్పెను - 

టీక అచ్యుత - ఓ కృష్ణా! అన్మీన్‌= ఈ రణనముద్యమే = యుద్ధారంభమునందు, మయా = 
నాచేత, కనవా = ఎవరితో, యోద్ధవ్యమ్‌ = యుద్ధము చేయబడవలసియున్నదో, యోద్భు కామాన్‌ = 
యుద్ధము చేయగోరినవారలై, అవన్థితాన్‌ = (ఇచట) నిలబడియున్న, ఏతాన్‌ = (అట్టి) వీరిని యావత్‌ = 
ఎంతలో, అహమ్‌ = నేను, నిరీక్షే = చూడగలనో, (తావత్‌ = అంతలో), ఉభయోః సేనయో = 
'రెండుసేనలయొక్క, మధ్యే = నడుమ, మే = నా యొక్క, రథమ్‌ = రథమును, స్థావయ = నిలబెట్టుము. 

తా:- అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! ఈ యుద్భ్ధారంభమునందు నేనెవరితో పోరుసల్పవలయునో, 
అట్టి ఈ యుద్దాభిలాషులను ఎచటినుండి నేను చక్కగ జూడగల్గుదునో రెండుసేనల మధ్య అచ్చోట 
నారథమును నిలబెట్టుడు. 

వ్యాఖ్య:- శత్రువులతో తలపడుటకు ముందుగా, శత్రుపక్షమున ఎందటు కలరో, ఎవరెవరు కలరో, 
వారందరు ఏప్రకారముగనున్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము. కనుకనే అర్జునుడు 
వారలను చక్కగ జూచుట్లై రథమును ఉభయ సేనల మధ్యకు తీసికొనిపామ్మని శ్రీకృష్ణునకు జౌప్పెను, 

“అచ్యుత” - చ్యుతిలేనివాడు అచ్యుతుద్లు. అనగా నాశములేనివాడు, లేక స్వస్వరూపమునుండి 
చలింపనివాడు - అని అర్థము. లేక తన్నాశ్రయించినవారిని సంసార సముద్రమున చ్యుతినొందింపకుండ 
చూచువాడనియు అర్ధము చెప్పవచ్చును. తమతమ ఆధ్యాత్మికసాధనలయందు చ్యుతి లేనివారు మాత్రమే 


అచ్యుతుని జేరగలరు. కావున అచ్యుతుని జేరదలంచువారు తమ సాధనలయం దేలాటి చ్యుతి, లోపము 
కలుగనీయక చూడవలయును, 


23. యోత్స్యమానానవేక్షేజఒ.హం య ఏతేఇ_త్ర సమాగతాః 
ధార్తరాష్ట్రస్య దుర్చుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. 


టీకు- దుర్చుద్ధేః = దుష్టబుద్ధిగల, ధార్తరాష్ట్రన్య = దుర్యోధనునకు, యుద్ధే = యుద్ధమునందు, 
ద్రీయబికీర్ణవః = ప్రియము చేయగోరినవారై, యే ఏతే = ఏవీరులు, అత్ర = ఇక్కడ, సమాగతాః = 
చేరియున్నారో, (తాన్‌= ఆ) యోత్స్యమానాన్‌ = యుద్ధముచేయబోవుచున్న వారిని, అహమ్‌ =నేను, అవేక్షే 
= చూచెదను. 


204 గీతామకరందము [1వ అధ్యాయము 


తౌ:- దుష్టబుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమొనగూర్చనెంచి ఇచట చేరియున్నట్టి ఈ 
యోధులను నేను చూచెదను. 


వ్యాఖ్య:- “దుర్చుద్ధే! - దుర్యోధనుడు పాండవుల కిదివజలో నెన్నియో అపచారములు చేసెను. 
తుట్టతుదకు న్యాయముగ వారికి దక్కవలిసిన రాజ్యమును గూడ లాగుకొని నానాహింసలు పెట్టజొచ్చెను. 
ఇదియంతయు మనసున నిడుకొనియే అర్జునుడాతనిని దుర్చుద్ధియని పేర్కొనెను. ' బుద్ధినాకాత్ర్రణశ్యతి --” 
బుద్ధి చెడినచో మనుజుడు నశించి పోవును. అని గీతయందు భగవానుడు తెలిపియున్నారు. దీనిని బట్టి 
దుర్యోధనునకు మున్ముందు కలుగబోవు నాశము ప్రారంభముననే “దుర్చుద్ధి యను పదముచే 
సూచింపబడినదని మన మూహింపవచ్చును. మజీయు ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణములతొ 
గూడియుండునో, అట్టివారు జీవితరంగమున దుర్యోధనునివలె అపయశేస్సు, అపజయము, వినాశము తప్పక 
బొందగలరు. కావున సద్బుద్ధినే ఆశ్రయించవలెనుగాని 'దుర్ఫ్భుద్ది' నిగాదు. 


“ద్రియచికీర్షవ” - దుష్టీలుడగు దుర్యోధనునకు ప్రియముచేయ దలంచిన వారందజున్ను 
యుద్ధమున మడసిరి. పాపమును ప్రోత్సహించుటకూడ మహాపాపము. కావున దుర్యోధనునివలె దుర్చుద్ధి 
నాశ్రయించుటగాని, ఆతని పక్షమువారివలె నద్దానిని ప్రోత్సహించుటగాని ఎన్నటికిని తగదు. 


అ:- అర్జునుని యా వాక్యములను విని శ్రీకృష్ణు డేమిచేసెనో తెలుపబడుచున్నది - 
సంజయ ఉవాచ :- 


24. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత 
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్‌. 


25. భీష్మద్రోణప్రముఖతస్సర్వేషాం చ మహీక్షితాం 
ఉవాచ పార్థ ప్పశ్యెతాన్‌ సమవేతాన్‌ కురూనితి. 
సంజయ ఉవాచ = సంజయుడు చెప్పెను - 


టీక:- భారత = భరతవంశమున జనించిన ఓ ధృతరాష్ట్రమహారాజా! ఏవమ్‌ = ఈ ప్రకారముగ, 
గుడాకేశేన = అర్జునునిచేత, ఉక్లః = చెప్పబడిన, వ్యాషీకేళు = శ్రీకృష్ణుడు, ఉభయోః సేనయోః = 
రెండుసేనలయొక్క, మధ్యే = నడుమను, భీష్మ ద్రోణ ప్రముఖతః = భీష్మద్రోణుల కెదురుగను, సర్వేషాం 
చుపీక్షితాం (ప్రముఖతః) చ = అందటు రాజుల కెదురుగను, రథోత్రమమ్‌ = శ్రేష్టమగు రథమును, 
శ్ఞాపయిత్వా = నిలబెట్టి, పార్గ= ఓ అర్డునా!, సనువేతాన్‌= చేరియున్న, నితాన్‌= ఈ, తురూన్‌= కౌరవులను, 
పళ్ళ = చూడుము, ఇతి = అని, ఉవాచ = చెప్పెను. 

తౌ:- సంజయ డిట్లు పలికెను - ఓ ధృతరాష్ట్రమహారాజా! అర్జును డిట్లు చెప్పగా నంతట శ్రీకృష్ణుడు 
ఉత్తమమగు ఆ రథమును రెండుసేనలమధ్య భీష్మ ద్రోణులకును, ఎల్లరాజులకును ఎదుట నిలిపి “అర్జునా! 
ఈ చేరియున్న కౌరవులను జూడుము!' అని చెప్పెను. 


వ్యాఖ్య:- “గుడాకేశః = నిద్రను జయించినవాడు, తమోగుణమును నిర్జించినవాడు. 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 205 


ఆతిజాగరూకుడని యర్థము. అధ్యాత్మబోధయొక్క శ్రవణమునకు ఏకాగ్రత, ప్రమాద రాహిత్యము 
అఆత్యవసరములు. అట్టి సల్లక్షణములు గీతాబోధ రూప పరమార్థవిద్యను శ్రవణముచేయనున్న 
అర్జునునియందు కలవని "గుడాకేశ పదము నిరూపించుచున్నది. ' కురూన్‌ = “కౌరవులను' జూడుము అని 
శ్రీకృష్ణు డర్జునునకు చెప్పిరి. కౌరవులందరును అర్జునునకు అతిసమీపబంధువులే. కావున ఏ స్వజనమును 
జూచి అర్జునుని చిత్తము శోకసంవిగ్నము కానున్నదో అట్టివారి కట్టెదుటనే పరమాత్మ రథమును నిలబెట్టిరి. 
గీతోపదేశమునకు క్షేత్ర మిచటనే తయారగుచున్నది. రథము నచ్చోట నిలుపుటద్వారా 
గీతాశాస్త్రమావిర్భవించుటకు అనువైన పరిస్థితిలో శ్రీకృష్ణు డర్గునుని ప్రవేశపెట్టుచున్నారు. గీతావిర్భావము 
సర్వజీవుల మహద్భాగ్యమే యగునుగదా! 
అ:- శ్రీకృష్ణుని యా వాక్యమును విని అర్జును డేమి చేసెనో సంజయుడు చెప్పుచున్నాడు - 
ప శకి 
26. తత్రాపశ్యత్ధితాన్‌ పార్థః పితూనథ పితామహాన్‌ 


ఆచార్యాన్‌ మాతులాన్‌ భ్రాత్యాన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌ సఖీంస్తథా. 
27. శ్వశురాన్‌ సుహృద్దశ్సెవ సేనయోరుభయోరపి 


టీక అథ = పిమ్మట, పార్టః = అర్జునుడు, తత్ర = అచ్చట, ఉభయోః సేనయోః అవ్‌ = 
శకెండుసేనలయందును, న్లీతాన్‌ = ఉన్నట్టి, వీత్సూన = తండ్రులను, వితామవోన్‌ = తాతలను, ఆబార్యాన్‌ = 
గురువులను, మాతులాన్‌ = మేనమామలను, (భాత్తూన్‌ = అన్నదమ్ములను, వుత్రాన్‌ = కొడుకులను, 
పౌశ్రాన్‌ = మనుమలను, నఖీన్‌ = స్నేహితులను, తథా = అటులనే, శ్వశురాన్‌ = మామలను, సుష్ఫాద్దావ 
= హితముగోరువారినిన్ని, అవశ్చత్‌ = చూచెను. 


తౌ:- తదుపరి అర్జును డచట రెండు సేనలయందును నిల్చియున్నట్టి తండ్రులను, తాతలను, 
గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, 
హితైషులను - (అందరిని) చూచెను. 


వ్యాఖ్య:- తండ్రులు. - భూరిశ్రవస్సు మొదలైనవారు 
కాతలు - భీష్ముడు మొదలైనవారు. 
గురువులు - ద్రోణాచార్యులు మొదలైనవారు. 
E (జై 


మేనమామలు - శల్యుడు మొదలైనవారు. 
అన్నదమ్ములు - దుర్యోధనుడు మొదలైనవారు. 


కొడుకులు - దుర్యోధనపుత్రుడగు లక్ష్మణుడు మున్నగువారు. 
మనుమలు - లక్ష్మణపుత్రుడు మున్నగువారు. 

స్నేహితులు. - అశ్వత్థామ మొదలైనవారు. 

మామలు... - ద్రుపదుడు మున్నగువారు. 

హితైషులు - కృతవర్మ మున్నగువారు. 


206 గీతామకరందము [1వ అధ్యాయము 


“ఉభయసేనలయందు' అని చెప్పుటవలన తన సైన్యమందలి జనులనుగూడ అర్జునుడు చూచెనని 
యర్థము. 


అ:- ఈ ప్రకారముగ ఇరుపక్రములందలి సైనికులను జూచి అటుపిమ్మట అర్జునుడేమి చేసెనో 
చెప్పుచున్నాడు - 

తాన్సమీక్ష్య స కౌన్తేయస్సర్వాన్‌ బన్ఫూనవస్థితాన్‌. 
28. కృపయా పరయా౭_౭_విష్టో విషీదన్నిదమ బ్రవీత్‌ 


టీక:- సఃకౌన్టేయః = ఆ అర్జునుడు, అవస్థితాన్‌ = (యుద్ధసన్నద్యులై) నిలిచియున్న, తాన్‌ = ఆ 
నర్వాన్‌బన్ఫూన్‌ = బంధువులందతిని, సమీక్ష్య = బాగుగచూచి, పరయా = అధికమైన, కృపయా = 
కనికరముతో, ఆవిష్టః = కూడినవాదై, విషీదన్‌= దుఃఖించుచు, ఇదమ్‌ = ఈ చెప్పబోవు వాక్యమును, అ(బవీత్‌ 
= పలికెను, 


తౌ:- అర్జునుడు యుద్ధభూమియందు నిలబడియున్న ఆబంధువులందజిని బాగుగ పరికించి 
దయా(ర్రహృదయుడై, దుఃఖించుచు నిట్లు పలికెను - 


వ్యాఖ్య:- 'కృప' యనగా దయ, కరుణ, కనికరము, జాలి - అని యర్థము. అది గొప్ప సుగుణమే. 
కాని చూపవలసినచోట చూపినచో నది శోభించును. అధర్మమున కియ్యకొనిన కౌరవులపై అర్జునుడు 
కనికరము గలవాడాయెను. వీరందజు 'నావారు, నా బంధువులు" అను మమత్వబుద్ధి అతని కుదయించెను. 
“వీరి నెట్లు చంపుదును' అను దిగులు కలిగెను. క్షత్రియుడైన అర్జునునకు యుద్ధసమయమున 
ఆసుగుణము శోభించలేదు. ఏలననగా, ఆ కృపను చూపరానివారిపై చూపుటకు, చూపదగని సమయమున 
చూపుటకు నాతడు ప్రారంభించెను. ఈ దోషమునే గీతాతత్త్వ ప్రబోధముచే శ్రీకృష్ణమూర్తి అర్జునుని 
హృదయమునుండి తొలగించుచున్నారు. 

“విషీదన్‌” - “దుఃథించుచు' అని చెప్పుటవలన ఎంతటి శారీరకబలము, భౌతిక శక్తి సామర్థ్యము 
లున్నప్పటికిని అవిద్య తొలగనిచో మనుజుడు ఒక్క క్షణములో క్రుంగి పోగలడని బుజువగుచున్నది. 
అర్జునుడు మహాశక్తిమంతుడు.. పెక్కు దివ్యములగు ఆస్త్రశస్త్రములు కలవాడు. అయినను అజ్ఞాన 
మావరించినపుడు బాలుని చందమున శక్తివిహినుడై దుఃఖింప మొదలిడెను. మనోవ్యాధికి చికిత్సచేయనిచో 
శరీర మెంత సౌష్టవముగ నున్నను చింతవీడదు, కావున ఆత్మజ్ఞానముచే అవిద్య పూర్తిగ తొలగునపుడు 
మాత్రమే జీవునకు నిరతిశయానందము, దుఃఖరాహిత్యము సిద్ధించగలవు. అర్జునుడంతటివాడే అవిద్యచే 
దుర్చలత్వమును బొందగా. ఇక సామాన్యుల విషయము వేజుగ చెప్పవలెనా? కావున అధ్యాత్మవిద్యద్వారా 
మనోజయము, తద్ద్వారా మనశ్శాంతి పొందుట ప్రతిజీవికిని ప్రధానకర్తవ్యమై యున్నది. అర్జునుని దీనస్థితిని 
జూచి ఇట్టి ఆత్మవిద్యనే శ్రీకృష్ణమూర్తి యాతనికి బోధించెను. 


అ:- అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మతో తన దీనపరిస్థితిని విన్నవించుకొనుచున్నాడు - 
అర్జున ఉవాచ :- 


దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్‌. 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 207 


29. సీదన్తి మమ గాత్రాణ్‌ ముఖం చ పరిశుష్యతి 
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. 


30. గాణ్జీవం ప్రంసతే హస్తాత్తక్సెవ పరిదహ్యతే 
న చ శక్నోమ్యువస్థాతుం భ్రమతీవ చ మే మనః. 
అర్జున ఉవాచ = అర్జునుడు చెప్పెను. 


టీక:- కృష్ణ = ఓ కృష్ణమూర్తి! యుయుత్సుము = యుద్ధముచేయుటకొఖకు, సమువన్ధీతమ్‌ = 
సమకూడియున్న, ఇచుమ్‌ = ఈ, స్వజనమ్‌ = బంధుజనమును, దృష్ట్వా = చూచ్చి మము = నా యొక్క, 
గాత్రాణ్‌ = అవయవములు, నీది = శిథిలములగుచున్నవి, ముఖంచ = నోరున్ను, వరిశుష్యతి 
ఎండుకొనిపోవుచున్నది, మే = నాయొక్క, శరీరే = శరీరమునందు, వేవథుళ్చే = వణకున్ను, రోమవార్తళ్ళ 
గగుర్పాటున్ను జాయతే = కలుగుచున్నది, గాజ్జేవమ్‌ = గాండీవమను నాయొక్క ధనస్సు, వాస్తాత్‌ = 
చేతినుండి, ప్రంనతే = జారిపోవుచున్నది, త్వక్రైన = చర్మమున్ను, పరిదవ్యాతే = మండుచున్నది, అవస్థాతుం 
= నిలుచుటకైనను, న చ శక్సోమి = శక్తిలేనివాడుగ నున్నాను, మే= నా యొక్క, మనః = మనస్సు, (భ్రమతీవ 
చ= గిట్టున తిరుగుచున్నట్లున్నది. 

తౌ:- అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణమూర్తీ! యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ 
బంధుజనులను జూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి; నోరెండుకొని పోవుచున్నది; శరీరమందు వణకు 
పుట్టుచున్నది; గగుర్పాటు కలుగుచున్నది; గాండీవము చేతినుండి జారిపోవుచున్నది; చర్మము మండు 
చున్నది; నిలబడుట్లైనను నాకు శక్తి లేకున్నది; మనస్సు గిజ్బున తిరుగుచున్నది. 


వ్యాఖ్య:- ఈ క్లోకములందు అర్జునున కాసమయమున గలిగిన శారీరక మానసిక వికారములు 
తెలుపబడినవి. ఇవియన్నియు భయమునకు, అధైర్యమునకు, నిరుత్సాహమునకు చిహ్నములు. 
యుద్ధమనిగాని శత్రుసంహారమనినగాని _ లెక్కపెట్టని అర్జునుడు, ఎన్నియో సంగ్రామములందు 
విజయముగాంచియున్న అర్జును డీ సమయమున ఏల నిరుత్సాహపడవలెను? అతని శరీరబలమునకు, 
భౌతికశక్తికి ఏలోటును లేదు. కాని మానసికముగ నాతడు గొప్ప దెబ్బతినెను. దేనిచేత? వీరు 'నావారు' 
(స్వజనం), వీరి నెట్లు చంపుదును?.... అను మనస్తత్త్వము గలిగియుండుటచేత. ఇదియే మమకారము. ఈ 
మమకార మర్శనుని పీడించుటబట్టియే 'స్వజనం స్వజనం' అని పదే పదే యిట్లు కలవరించుట మొదలిడెను 
- “దృష్ట్వేమం స్వజనం కృష్ణ హత్వాస్వజన మాహవే; స్వజనం హీ కథం హత్వా ...” ఈ మమకారమే 
అర్జునునకు పట్టిన రోగము. దానికి ఆత్మజ్ఞానమే సరియైన మందు. దానినే శ్రీకృష్ణమూర్తి అర్జునున కిపుడు 
ప్రసాదించబోవుచున్నారు. 


అ:- యుద్ధవిముఖతకు అర్జునుడు తన కారణములను శ్రీకృష్ణునకు దెల్పుచున్నాడు - 


31. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ 
న చ శ్రేయో౭_నుపశ్యామి హత్వా స్వజనమాహవే. 


టీకా కేళన = ఓ కృష్ణమూర్తి, వినరీతాని = అనర్ధసూచకములగు, నిమిత్తాని చ = 


208 గీతామకరందము [1వ అధ్యాయము 


శకునములనుగూడ, పళ్యామి, = చూచుచున్నాను, ఆసావే = యుద్ధమున, న్వజనమ్‌ = బంధువులను, 
హత్వా = చంపి అను = అటుపిమ్మట, శ్రేయః = శ్రేయస్సును, న వళ్యామి = చూడజాలకున్నాను. 
తౌ:- ఓ కృష్ణమూర్తీ! (పెక్కు) అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధమునందు 
బంధువులను చంపినవెనుక పొందబోవు లాభమెద్దియో నాకు గనుపించుటలేదు. 
32. న కాజ్బే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ 
కిం నో రాజ్యేన గోవిన్ల కిం భోగెర్టీవితేన వా. 


టీక కృష్ణ = ఓ కృష్ణా, విజయమ్‌ = విజయమును, న కాట్టే = కోరను, రాజ్యం బ = 
రాజ్యమును, సుఖాని చ= సుఖములను, న (కాజ్జే ) = కోరను, గోవిన = ఓ కృష్ణా నః = చునకు, రాజ్యేన 
= రాజ్యముతో, కిమ్‌ = ఏమి (ప్రయోజనము]?, భ్లోగైః = భోగములతోగాని, జీవితేన వా = లేక 
జీవితముతోగాని, కీమ్‌ = ఏమి (ప్రయోజనము)? 


తౌ:- కృష్ణా! నేను విజయమునుగాని, రాజ్యమునుగాని, సుఖములనుగాని కోరను, 
రాజ్యముతోగాని, భోగములతోగాని జీవితముతోగాని మనకేమి ప్రయోజనము? 


వ్యాఖ్య:- వైరాగ్యముకలవానికే ఆత్మజ్ఞానము (బ్రహ్మ జ్ఞానము) నుపదేశింపనలయునను 
శాస్త్ర నియమము కలదు. అయితే అధ్యాత్మజ్ఞానమయమగు గీతాశాస్త్రమును శ్రవణము చేయబోవుచున్న 
అర్జునున కట్టి వైరాగ్యము కలదా? ఆతడు జ్ఞానమున కధికారియా? అను సంశయము లీ శ్లోకముచే 
నివారితములగుచున్నవి. ఏదియో యొక విధముగ అర్జునునకు తీవ్రవిరక్తి జనించినది. ప్రాపంచిక సుఖముల 
యెడల రోతకలిగినది. రాజ్యమును, భోగములను నతడు తృణప్రాయముగ నెంచెను, వెయ్యేల, 
మూడులోకములు తనకు సమర్సింపబడినను అక్కరలేదోను నిర్ణయమునకు వచ్చెను. ఇట్టి 
తీవ్రవైరాగ్యోత్పత్తి కాలమే (బ్రహ్మవిద్యాబోధనకు తగిన సుమూహూర్తము. కనుకనే శ్రీకృష్ణమూర్తి అర్జునున 
కిదివఆకెన్నడును బోధింపక్క వైరాగ్యము, భోగవిగర్లణత్వము హృదయమున లెస్సగ ప్రజ్వలించిన ఆ 
యుద్ధసమయముననే అదనుజూచి పరమార్థతత్త్వమును బోధించెను. 


33. యేషామర్ధే కాజ్బితం నో రాజ్యం భోగాః సుఖాని చ 
త ఇమేఇ_వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్యా ధనానిచ. 
34. ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహాః 
మాతులాళ్ళశురాః పౌత్రాస్సా్యలాస్సమ్చ్పన్ధిన స్తథా. 
టీకః- నః = మనకు, రాజ్యం = రాజ్యమును భోగాః = భోగములును, నుఖానిచ = 
సుఖములున్ను, యేషామరే = ఎవరికొతికు, కాబ్జీతమ్‌ = కోరబడినవో, లే = అట్టి, ఆదార్యాః= గురువులు, 


పితరః = తండ్రులు, వుత్రాః = కొడుకులు, “లృథైవచ = అట్టే వితామహాః = తాతలు, మాతులాః 
మేనమామలు, శ్వళురాః = మామలు, పౌ(్రాః = మనుమలు స్యాలాః = బావమఅిదులు, తథా 


* అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే, (1-35) 
ఢైలోక్య్క రాజ్యస్య క 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 209 


సంబంధము కలవారు, ఇమే = వీరెల్లరును, ప్రాణాన్‌ = ప్రాణములను, ధనాని 
నిలబడియున్నారు. 


తౌ:- ఎవరి నిమిత్త మీ రాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో, అట్టి 
గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమఅదులు, 
సంబంధులు - ఎల్లరును ప్రాణములమీద, ధనములమీద ఆశ వదలుకొని ఈ రణరంగములో వచ్చి 
నిలబడియున్నారు. 
35. ఏతాన్న హన్తుమిచ్చ్భామి ఘ్నతోఇ-పి మధుసూదన 

అపి తైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. 

టీకః- మధుసూదన = ఓ కృష్ణా! ఘ్పుతోఇ_న = (నన్ను) చంపువారలైనను, ఏతాన్‌ = వీరిని, 
థ్రైలోత్సరాబ్యుస్యహేతోః = మూడులోకముల రాజ్యాధిపత్యముకొఅకైనను, వాన్తుం = చంపుటకు, నేబ్భామి = 
ఇష్టపడను, మువీళ్ళతే = భూలోకరాజ్యముకొఅకు, కిం ను = (ఇక) చెప్పవలసినదేమి? 

తా:- ఓ కృష్ణా! నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొలైనను నేను 
చంపనిచ్చగింపను. ఇక భూలోక రాజ్యముకొజకు వేజుగచెప్పవలెనా? 

వ్యాఖ్య:- “మధుసూదనః” - మధువను రాక్షసుని జంపుటచే శ్రీకృష్ణునకు మధుసూదనుడను 
'పేరువచ్చినది. 
36. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతిస్స్యా జనార్దన 

పాపమేవాశ్రయేదస్మాన్‌ హత్ర్వైతానాతతాయినః. 

టీక: జనార్ధన = ఓ కృష్ణా! ధార్హరాష్త్రాన = దుర్యోధనాదులను, నివాత్య = చంపి, నః = మనకు, 
కాద్రీతిః = ఏమి సంతోషము, స్యాత్‌ = కలుగును, ఆతతాయినః = దుర్మార్గులగు, ఎతాన్‌ = వీరిని, వాత్వా 
= చంపిన, అస్మాన్‌ = మనలను, పొమమేవ = పాపమే, ఆశ్రయేల్‌ = పొందును, 


తౌ:- ఓ కృష్ణా! దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను 
వీరిని చంపుటవలన మనకు పాపమే కలుగును. 


వ్యాఖ్య:- “ ఆతకాయినః” = మహాపాపములు చేయువారు:- (1) ఇంటికి నిప్పంటించువాడు (2) 
విషము బెట్టువాడు (3) ఆయుధమును ధరించి హింసించువాడు (4) ధనము నపహరించువాడు (5) 
భూమిని ఆక్రమించువాడు (6) ఇతరుల భార్యలను హరించువాడు - అను నీయార్లురును ఆతతాయు 
లనబడుదురు*. (దుర్యోధనాదు లీ యాజు రకముల పాపములను జేసినవారే) 


37. తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్‌ స్వబానవాన్‌ఆ 
స్వజనం హి కథం హత్వా సుఖినస్సామ మాధవ. 
* అగ్నిదో గరద్దాన శస్త్ర పాణిర్ధనాపహా 


క్లేతదారాపహేర్తా చ షడేతే హ్యాతతాయిన£ (వసిష్టస్మృతి 3-16) 
అ సబాన్ధవాన్‌ - (పాఠాంతరము) 


210 గీతామకరందము [1వ అధ్యాయము 


టీక మాధవ = ఓ కృష్ణా!, తస్మాల్‌= అందువలన, స్వబాన్రవాన్‌= మనబంధువులగు, ధార్తరాష్ర్రాన్‌ 
దుర్యోధనాదులను, వాన్తుం = చంపుటకు, వయం = మనము, నార్హాః = తగినవారముకాము, న్వజనం 
మనవారిని, పాత్వా = చంపి, నుఖినః = సుఖవంతులము, కథం = ఎట్లు, స్యామ వొ = కాగలము? 

తొ:- ఓ కృష్ణా! కావున మన బంధువులగు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. 
మనవారిని చంపి మన మెట్లు సుఖపడగలము? 


వ్యాఖ్య:- 'స్వ, స్వ' అని అర్జునుడు కలవరించుచున్నాడు (స్వబాగ్ధవాన్‌, స్వజనం...) “నాది యను 
మమకారభావ మతనికి గట్టిగ పాతుకొనిపోయినది. “నేను, నాది” (అహంకార, మమకారములు) యను 
సీరెండును. జీవునకు మోక్షమార్గమున మహా ప్రతిబంధకములై యున్నవి. 'ఈ దేహమే నేను అని 
యనుకొనునంతకొఅకు నిట్టి భావములు జనులను వదలలేవు. కనుకనే శ్రీకృష్ణపరమాత్మ అర్జునుని ఈ 
దేహాభిమానమును “నీవు ఆత్మవేగాని దేహముకాదు' అను అఖండ _ జ్ఞానోపదేశముద్వారా 
తొలగించివేయనున్నారు. 


38. యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః 

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్‌. 
39. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్‌ 

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్దనార్దన. 

టీఠ:- జనార్ధన = ఓ కృష్ణా!, లోభోవవాతబేతనః = రాజ్యలోభముచే చెడిన మనస్సులు గల, ఏతే = 
ఈ దుర్యోధనాదులు, కులక్షయక్ళతమ్‌ = వంశనాశనమువలన గలుగు, దోషమ్‌ = దోషమును, మిత్రదోహే 
= మిత్రద్రోహమునందలి, పాతకం చ = పాపమును, యద్యవి న పళ్ళన్లి = తెలిసికొనకపోయినను, 
కులక్షయక్ళతమ్‌ = కులనాశనమువలన గలుగు, దోషమ్‌ = దోషమును, ప్రపళ్యద్ద్భిః = చక్కగా 
తెలిసికొనుచున్న, అస్మాభిః = మనచేత, అస్మాల్‌ పాసాల్‌ = ఈ పాపమునుండి, నివ్త్హితుమ్‌ = తొలుగుటకు, 
కథమ్‌ = ఎట్లు, నజ్జేయమ్‌ = తెలియబడదు? 

తౌ:- ఓ కృష్ణా! రాజ్యలోభముదే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనమువలన గలుగు 
దోషమును, మిత్రద్రోహమువలన గలుగు పాపమును ఒకవేళ యెజుగకున్నను, ఆ రెండిటిని బాగుగ 
తెలిసినట్టి మన మేల యీ పాపకృత్యమునుండి విరమింపగూడదో అర్ధము కాకున్నది. 


వ్యాఖ్య:- “లోభోపహతచేతసః'” = లోభముచే గొట్టబడిన చిత్తముగలవారు (దుర్యోధనాదులు) 
కామక్రోధ లోభములను దుష్టత్రయములో లోభము చోటు సంపాదించుకొన గల్లినది, ఈ మూడిటిని 
నరకద్వారములుగ మున్ముందు భగవానుడు వర్ణించిచెప్పుదురో. ఆ దుర్గుణములు చిత్తమును 
కలుషితముగ నొనర్చును. ఆ లోభాదుల నాశ్రయించుటవలన దుర్యోధనాదుల మానసము బాగుగ 
దెబ్బతినిపోయినది. కనుకనే లో భోపహతచేతస్కులని వారు పిలువబడిరి. శ్రేయఃకాములు ఆ దుర్గుణములను 
దరికిజేర్చరాదు. 


అ:- అర్జునుడు తన వాదమును కొనసాగించుచున్నాడు - 


* త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన; 
కామ క్రోధస్తథా లోభస్తస్మాదేత త్రయం త్యజేత్‌, (16-21) 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 211 


40. కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాస్సనాతనాః 
ధర్మే నష్టే కులం కృత్స్న్నమధర్మోఇణ_భిభవత్యుత. 
41. అధర్మాభిభవాత్కృష్ట ప్రదుష్యన్తి కులస్త్రియః 
స్త్రీషు దుష్టాసు వార్హేయ జాయతే వర్ణసంకరః. 
42. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ 
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్లోదక క్రియాః. 


టీకః:- కులక్రయే = వంశమునశింప, సనాతనః = అనాదిగా (వంశపరంపరగా) వచ్చుచున్న, 
కులధర్మములు, ప్రణతి = నశించుచున్నవి, ధర్మేనష్టే = ధర్మమునశింప, కృత్స్తుమ్‌ = 
న, కులమ్‌ = కులమును, ఆధర్మః = అధర్మము, అభిభవతి ఉత = వ్యాపించునుగదా! కృష్ణ = ఓ 
కృష్ణా!, అధర్మాభిభవాత్‌ = అధర్మము వృద్ధినాందుటవలన, కులన్తియః = కులస్త్రీలు, ప్రదువ్యశ్ణి = చాల 
చెడిపోవుదురు, వార్డే య = వృష్ణివంశీయుడవగు ఓ కృష్ణా, శ్రీష దుష్టాను = స్త్రీలు చెడినచో, వర్ణసంకరః = 
వర్ణసంకరము, జాయతే = కలుగుచున్నది, సంకరః = (వర్ణ) సంకరము, కులఘ్బానాం = కులమును 
జెజీచినవారికిని, కులన్యచ = కులమునకును, నరకాయైవ = నరకముకొజుకే (యగును), ఏషామ్‌ = 
వీరియొక్క, వ్‌తరః = పితృదేవతలు, లుప్తవిణ్ణోదకక్రియా? = పిండోదక క్రియలు ( శ్రాద్ధములు, 
తర్పణములు) లేనివారై, వతన్హి = అధోగతిని బొందుదురు. 


తౌ:- ఓ కృష్ణా! కులము నశించుటచే అనాదిగవచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము 
నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధినొందుటచే కులస్త్రీలు చాల 
చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరమేర్చడును. అట్టి వర్ణసంకరమువలన సంకరముచేసినవారికి, 
సంకరమునొందిన కులమునకు గూడ నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు, 
తర్పణములు లేనివారై యధోగతిని బొందుదురు. 


43. దోషై ర్వేతెః కులఘ్నానాం వర్షసంకరకార్తకెః 

ఉత్సాద్యన్తే' జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 
44. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన 

నరకే నియతంవాసో' భవతీత్యనుశుశ్రుము. 

టీక:- కులఘ్ల్మూనామ్‌ = కులమును నాశనము చేయువారియొక్క, వర్లసంకరకార్డః = జాతిని 
సంకరముచేయు, వతైః = ఈ, దోమ = దోషములచేత, శాళ్వతాః = శాశ్వతములైన, జాతిధర్మాః = 
జాతిధర్మములు, కులధర్మాళ్ళు = కులధర్మములున్ను, ఉత్సాద్యన్లే = నశింపజేయబడుచున్నవి. జనాళ్రన = 
కృష్ణా! ఉత్పన్న కులధర్మాణామ్‌ = నశించిన కుల ధర్మములుగల, మనుష్యాణామ్‌ = మనుజులకు, నరకే 
నరకమునందు, నియతమ్‌ = ఎల్లప్పుడును, వాసః = నివాసము, భవతి = కలుగును, ఇతి = అన్ని 
అనుళుశ్రును = (పెద్దలనలన) వినియున్నాము, 


1 అనియతం, (సాఠాశ్తరము) - దీరకాలనుని యర్థము, 


212 గీతామకరందము [1వ అధ్యాయము 


తొ:- ఓ కృష్ణా! కులనాశకులయొక్క జాతిసాంకర్య హేతువులైన ఈ దోషములచేత శాశ్వతములగు 
జాతిధర్మములు, కులధర్మములు నశించిపోవుచున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత 
నరకనివాసము కలుగునని మనము వినియున్నాము. 


45. అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌ 
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః. 
టీక:- అహో = ఆశ్చర్యము!, బత = అయ్యో!, యత్‌= ఏ కారణమువలన, వయమ్‌ = మనము, 
రాజ్యనుఖలోభోన = రాజ్యసుఖమునందలి యాశచేత, స్వజనమ్‌ = బంధువులను, వాన్తుం = చంపుటకు, 


ఉద్యతాః = ప్రయత్నించితిమో, (తత్‌ = ఆ కారణముచేత) మవాత్సావమ్‌ = మహాపాతకమును, కర్తుమ్‌ = 
చేయుటకు, వ్యవనితాః = సమకట్టినవారమైతిమి. 


తౌ:- కటకటా! రాజ్యసుఖమందలి యాశచే మనము బంధువులను చంపుట కుద్యమించి 
మహాపాపమును చేయుటకు సమకట్టితిమికదా! 
46. యది మామ ప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః 

ధార్తరాష్తా రణేహన్యుస్తన్మే క్షేమతరం భవేత్‌. 

టీక:- అశం = శస్త్రమును ధరింపకనున్నట్టియు, అప్రతీకారం = ఎదిరించక నున్నట్టియు, చూం 
= నన్ను, రణే = యుద్ధమునందు, శస్త్రపాణయ: = చేతియం దాయుధములను ధరించిన, థార్హరాటాః = 


దుర్యోధనాదులు, వాన్యుఃయది = చంపుదురేని, తత్‌ = అది, మే = నాకు, క్షేమతరమ్‌ = మటీంత 
క్షేమమైనది, భవేత్‌ = అగును, 


ఆయుధములు ధరింపకయు, ఎదిరించకయునున్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదు 
లీయుద్ధమున జంపుదురేని, అది నాకు మతీంత క్షేమమైనదియే యగును. 


వ్యాఖ్య:ః- '“క్షేమతరం'' - నిరస్తుడెయున్న తాను శత్రువుచే చంపబడినచో అది చాల మేలేయగునని 
అర్జునుడీ క్రింది కారణములచే చెప్పియుండవచ్చును. 


(1) కులనాశనముచేసి క్రొత్తగా పాపము సంపాదించుట తొలగిపోయి అత్తతి పూర్వ పుణ్యమును 
కాపాదుకొనుట జరుగును. 


(2) బంధువధవలన కలుగు పాపము తస్పిపోవును. 
(3) బంధుమిత్రాదుల ప్రాణములు దక్కును. 


(4) బంధుమిత్రాదుల ప్రాణములను కాపాడుటవలన కలుగు పుణ్యము స్వకీయ మోక్షసాధన 
కుపకరించును. 


అ:- అర్జును డీప్రకారముగ తన మానసికాందోళనను శ్రీకృష్ణపరమాత్మకు వ్యక్తము చేసి తదుపరి 
ఏమియొనర్చెనో సంజయుడు చెప్పుచున్నాడు - 


1వ అధ్యాయము] అర్జున విషాదయోగము 213 
సంజయ ఉవాచ :- 
47. వఏవముక్త్వార్డునస్సంభ్యే రథోపస్థ ఉపావిశత్‌ 
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః. 
సంజయ ఉవాచ = సంజయుడు చెప్పెను - 


టీక:- నంఖ్యే = యుద్ధభూమియందు, అర్జున = అర్జునుడు, ఏవమ్‌ = ఈ ప్రకారముగ, ఉక్త్వా 
= చెప్పి, శోకసంవిగ్దమాననః = దుఃఖముచే మిక్కిలి చలించిన మనస్సుగలవాడై, నళరమ్‌ = బాణముతో 
గూడిన, బావం = ధనస్సును, చిస్ఫజ్య = విడిచిపెట్టి, రథోవస్టే = రథముమీద, ఉపావిళల్‌ = చతికిలబడెను, 

సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్రమహారాజా!) యుద్ధభూమి యందర్గును డీ ప్రకారముగ జెప్పి 
శోకముచే కలతనొందిన చిత్తముగలవాడై, బాణముతో గూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను. 


వ్యాఖ్య:- "'శోకసంవిగ్నమానసః' - అర్జునుడు శోకాకులితచిత్తుడై ధనుర్చాణములను సైతము 
జారవిడిచెను. అర్జునుని జీవితమునందు నిరుత్సాహముచే ధనస్సును వదిలివేసిన ఘట్ట మింతదనుక 
ఒకటియును లేదు. కావున దీనికేదియో ప్రబలమైన కారణముండియే యుండవలెను. స్వజనక్షయమును 
గూర్చిన ఆందోళనయే అది. ఆ ఆందోళన ఆవేదనగా మారెను. తతృలితముగ నాతడు రాజ్యమును, 
భోగములను తృణీకరించివైచెను. యుద్ధమును నిరాకరించెను. అర్జునునియొక్క ఈ పరమవిరక్తిని ఊతగా 
దీసికొని శ్రీకృష్ణపరమాత్మ =యాతనికీ చక్కని _ఆత్మజ్ఞానోపదేశముచేసిరి. అర్జునుని విషాదము 
విషాదముగానుండక విషాదయోగముగా మారెను. ఏలయనిన అర్జునుడు ప్రాపంచిక సుఖములయెడల, 
రాజ్యభోగములయెడల _విముఖత్వము కలిగి ధర్మమును  శెలిసికొనుటకొటకై పరితపించెను 
(ధర్మసమ్మూఢచేతాః). అట్టి పరితాపము ముముక్షువుల కత్యావశ్యకమైయున్నది. దైవము. కొఅక్కు 
ధర్మముకొఆకు కలుగు పరితాపము (విషాదము) యోగమునకు దారితీయును. ఒకదానియందు 
(విషయభోగము లందు) విరక్తి, మరియొక దానియందు (ధర్మమునందు) ఆసక్తి మోక్షమునకు 
అత్యావశ్యకమైయున్నది. అనగా ప్రాపంచిక వైభవములందు విరక్తి, ధర్మమునందు దైవమునందు 
ఆసక్తియుండిననే పరమార్గపదమున జీవుడు త్వరితముగా పురోగమునము సలుపగలడు. అర్జునున కీరెండును 
'సమకూడినవి. కనుకనే యాతని అర్హతను గుర్తెజిగి శ్రీకృష్ణపరమాత్మ వెనువెంటనే చక్కని జ్ఞానోపదేశమును 
జేసిరి. అర్జునునివలెనే ఎవైనప్పటికిని దృశ్యవిషయములపై విరక్తి కలిగి ధర్మముకొజుకై తహతహలాడినచో, 
భగవదను [గ్రహముచే నాతనికి జ్ఞానోదయము, పరమశాంతి తప్పక లభించగలవు. 

ఓమ్‌ 
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు (బ్రహ్మవిద్యాయాం యోగాశా స్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే అర్జునవిషాదయోగోనాను 
ప్రథమో౭_ధ్యాయః 
ఇది ఉపనిషత్రతిపాదకమును, (ట్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్ణునసంవాదమునగు 
శ్రీ భగవద్గీతలందు అర్జునవిషాదయోగమను 
మొదటి అధ్యాయము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


